అథ సపమోధాయః 
అరుంధతి 
[బహ్మూవాచ | 


వరం దత్త్వా మునే తస్మిన్‌ శంభావంతర్హితే తదా | సంధ్యా 
ప్యగచ్చత[తైెవ యత మేధాతిధిర్మునిః || 1 


తత శంభోః ప్రసాదేన న కేనాపుపలక్షితా | సస్మార వర్ణినం తం వై 
స్వోపదేశకరం తపః || 2 


వసిషేన పురా సా తు వర్తీ భూత్వా మహామునే | ఉపదిషా తపశ్చరుం 
వచనాత్పురమేషప్టినః || 3 


తమేవ కృత్వా మనసా తపశ్చర్యోప దేశకమ్‌ | పతిత్వేన తదా సంధ్యా 
(బాహ్మణం [బబహ్మచారిణమ్‌ || 4 


సమిద్దెగ్నా మహాయజ్లే మునిభిర్నో పలక్షితా | హృష్టా శంభుపసాదేన 
సా వివేశ విధేస్సుతా || 5 


(బహ్మ ఇట్లు పలికెను - 


ఓ మహర్షి! శంభుడు వరములనిచ్చి అంతర్జానము కాగానే, సంధ్య 
మేధాతిథి మహర్షి ఉన్న స్థానమునకు వెళ్లెను (1).శంభుని 
అను[గ్రహముచే ఆమె ఎవ్వరికీ కానరాలేదు. ఆమె తనకు తపస్సు 
చేయు విధానమునుపదేశించిన _బహ్మచారిని స్మరించెను (2).ఓ 
మహర్షి! పూర్వము బహ్మ గారి ఆదేశముచే వసిషుడు బబహ్మచారి 
రూపములో ఆమెకు తపస్సు చేయు విధానమునుపదేశించెను 
(3).తపసు చేయు విధమును ఉపదేశించిన ఆ [బబాహ్మణ (బహ్మ 
చారిని ఆమె మనస్సులో భర్తగా స్వీకరించెను (4). ఆ 


మహాయజ్ఞములో ప్రజ్వరిల్లుచున్న అగియందు [బ్రహ్మమానస 
పుతికయగు సంధ్య మునులకు కానరానిదై ఆనందముతో 
(ప్రవేశించెను (5). 


తస్యాః పురోడాశమయం శరీరం తత్‌ క్షణాత్తతః | దగ్గం 
పురోడాశగంధం తస్తార యదలక్షి తమ్‌ || 6 


వహ్నిస్తస్యాశ్శరీరం తు దగ్గాః సూర్యస్య మండలమ్‌ | శుద్ధం 
(ప్రవేశయా మాస శంభోరేవాజ్ఞయా పునః || 7 


సూర్యో వ్యర్ధం విభజ్యాథ తచ్చురీరం తదా రథే | స్వకేశం 
సాపయామాస పీతయే పితృదేవయోః || 8 


త దూర్ద్వ భాగస్త స్యాస్తు శరీరస్య మునీశ్వర | [పాతసృంధ్యాాభవ తాం 
తు అహూరా[తాది మధ్యగా ||9 


పురోడాశరూపముగా సమర్పింపబడిన ఆమె దేహము తత్‌ క్షణమే 
దగ్గమై పురోడాశ గంధము సర్వత్రా వ్యాపించెను. ఈ గంధమునకు 
హేతువు ఎవ్వరికీ తెలియలేదు (6). అగ్ని శివుని ఆజ్ఞచే ఆమె 
శరీరమును దహించి, శుదమగు సూక్ష్మశరీరమును 
సూర్యమండలమునందు ప్రవేశ*శిపెక్తును (7). సూర్యుడు ఆమె 
శరీరమును రెండుగా విభజించి, పితరులకు దేవతలకు ప్రీతిని 
కలిగించుట కొరకై తన రథమునందు స్పాపించెను (8). ఓ మహర్షీ! 
ఆమె శరీరము యొక్క పె భాగము రాతికి పగటికి మధ్య లో నుండే 
పాతసుంధ్య అయిను (9). 


తచ్చేష భాగస్తన్యాస్తు అహోరాత్రాంత మధ్యగా | సా 
సాయమభవత్సంధా పితృ(పీతిపదా సదా || 10 


సూర్యోదయాత్తు పథమం యదా స్యాదరుణోదయః | పాతస్పంధా$ 
తదోదోతి దేవానాం (పీతి కారిణీ || 11 


అస్తం గతే తతస్సూూర్వే శోణ పద్మనిభే సదా | ఉదేతి సాయం 
సంధ్యాపి పిత్రూణాం మోదకారిణీ || 12 


తస్యాః [పాణాస్తు మనసా శంభునాథ దయాలునా | దివ్యేన తు శరీరేణ 
చక్రిరే హి శరీరిణః || 13 


ఆమె యొక్క మిగిలిన భాగము సదా పితృదేవతలకు ప్రీతినీ 
కలిగించునది, పగటికి రాతికి మధ్యలో నుండునది యగు సాయం 
సంధ్య ఆయెను (10). సూర్యుని ఉదయమునకు ముందుగా 
అరుణుడు ఉదయించును. ఆ సమయములోనే దేవతలకు ప్రీతిని 
కలిగించ [పాతస్సంధ్య ఉదయించును (11). ఎరని పద్మమును 
పోలు సూర్యుడు అస్తమించగానో, పితృదేవతల కానందమునిచ్చు 
సాయంసంధ్య ఉదయించును (12). అపుడు దయాళువగు శంభుడు 
ఆమె [ప్రాణములను మనస్సుతో కలిపి స్తూల శరీరముగల దేహి 
యొక్క దివ్యమగు సూక్ష్మ శరీరముగా నిర్మాణము చేసెను (13). 


మునేర్యజ్ఞావసానే తు సంప్రాప్తే మునితా తు సా | ప్రాప్తా పుతీ 
వహ్నిమథ్యె తప్త కాంచన సుప్రభా || 14 


తాం జగ్రాహ తదా పుతీం మునిరామోద సంయుతః | యజ్హార్దం తాం 
తు సంస్నాప్య నిజకోడే దధౌ మునే || 15 


అరుంధతీ తు తస్యాస్తు నామ చ[కే మహామునిః | శిమోవ్యః 
పరివృతస్తత మహామోదమవాప హ || 16 


న రుణదియతో ధర్మం సా కస్మాదపి కారణాత్‌ | అత[స్తిలోకే విదితం 
నామ సంపాప తత్స్వయమ్‌ || 17 


యజ్ఞము పూర్తి కాగానే ఆ మహర్షి అగ్ని మధ్యము నుండి పటము 
పెట్టిన బంగారము వలె వెలిగిపోవుచున్న కుమార్తెను పొందెను (14). 
ఆ మహర్షి ఆనందముతో గూడినవాడై ఆ కుమార్తెను స్వీకరించెను. ఓ 
మహర్షీ! ఆయన ఆమెను యజ్ఞము కొరకై స్నానము చేయించి తన 
ఒడిలో కూర్చుండబట్టుకొనాను (15). ఆ మహర్షి ఆమెకు అరుంధతి 


అను పేరు పెట్టి, తన శిష్యులతో గూడి మిక్కిలి ఆనందించాను 
(16).ఆమె ఏ కారణము చేతనైననూ ధర్మమునకు అడ్డు పడదు. 
అందువలననే, ఆమె ముల్లోకములలో అరుంధతియను 
అన్వర్షనామమును పొందెను (17). 


యజ్ఞం సమాప్య స మునిః కృత కృత్య భావ మాసాద్య 
సంపదయుతస్తనయా [పలంభాత్‌ | 


తస్మిన్ని జాశమపదో సహ శిష్యవర్గె స్తామేవ సంతతమసౌ దయితే 
సురర్తే || 18 


అథ సా వవృధే దేవీ తస్మిన్మునివరాశమే | చందభాగానదీతీరే 
తాపసారణ్య సంజ్ఞకే || 19 


సంప్రాప్తే పంచమే వర్దె చందభాగానం తదా గుణః | తాపసారణ్యమపి 
సా పవ్మితమకరోత్సుతి || 20 


వివాహం కారయామాసున్తస్యా బహ్మసుతేన వె | వస్నొన 
హ్యరుంధత్యా [బహ్మ విష్ణు మహేశ్వరాః || 21 


తద్వివాహే మహోత్సాహో బభూవ సుఖవర్గనః | సర్వే సురాశ్చ 
మున యస్సుఖమాపుః పరం మున్‌ || 22 


ఆ మహర్షి యజ్ఞమును పూర్తి గావించి, కుమార్తెను పొంది, సంపదలతో 
కూడినవాడై తనను తాను కృతార్తునిగా భావించెను. ఓ దోవర్సీ! ఆయన 
తన ఆశ్రమములో తన శిష్యులతో గూడిన ఆమెను అన్ని వేళలా 
లాలించి పాలించుచూ గడిపెను (18). అపుడా దేవి చం[దభాగా నదీ 
తీరమునందు గల, తాపసారణ్యము అను పేరగల, ఆ మహర్షి యొక్క 
ఆశయములో పెరిగెను (19). ఆ సాధి అయిదవ ఏడు వచ్చునాటికి 
తన గుణములచే చం[ద భాగా నదిని, తాప సారణ్యమును కూడ 
పవి్మితము గావించెను(20). [బబహ్మ విషు మహేశ్వరులు ఆ 
అరుంధతికి బ్రహ్మ కుమారుడగు వసిష్తునితో పరిణయమును 


గావించిరి (21). ఓ మునీ! ఆ వివాహములో సుఖమును వృద్ది 
పొందించు గొప్ప ఉత్సవము (ప్రవర్తిలను. అందరు దేవతలు, 
మరియు బుషులు ఆనందించిరి (22). 


[బహ్మ విష్ణు మహేశానాం కరనిస్సృతతోయత; | 
సప్రనద్యసృముత్పున్నా శ్శాిపాద్యా సుపవిత కాః || 23 


అరుంధతీ మహా సాధ్వీ సాధీనాం ప్రవరోత్తమా | వసిష్టం ప్రాప్య 
సంరేజే మేధాతిథి సుతా మునే || 24 


యస్యాః పుతాసృముత్పున్నాశేమా శృక్తాదయశ్స్ముభాః | వసిషుం [పాప్య 
తం కాంతం సంరేజే మునిసత్తమాః || 25 


ఏవం సంధ్యా చరితం తే కథితం మునిసత్తమ | పవితం పావనం 
దివ్యం సర్వకామ ఫలప్రదమ్‌ || 26 


య ఇదం శృణుయాన్నారీ పురుషో వా శుభవతః | సర్వాన్కా 
మానవామ్నోతి న్నాత కార్య విచారణా || 27 


ఇతి ఢీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
ద్వితీయే సతిఖండే సప్తమోధాాయః (7). 


[బహ్మ విష్ణు మహేశ్వరుల హస్తముల నుండి జారిన నీటి నుండి 
పరమపావనములైన శిపా మొదలగు ఎడు నదులు పుష్టిను (23). ఓ 
మహర్షీ! సాధ్వీ మణులలో కెల్లా శేషురాలు, మేధాతిథియుక్క కుమార్తె 

యగు అరుంధతి వసిష్టుని వివాహమాడి శోభిలెను (24). ఓ 
ముని(శేష్ణులారా! వసిషుని భర్తగా పొందిన ఆమెకు (శ్రేష్తులు, 
పుణ్యాత్ములు అగు శక్తి మొ దలగు కుమారులు కలిగిరి (25). 
ఓమహర్తీ! పవిత్రము , పావనము, దివ్యము, కోర్కెలన్ని టినీ 
ఈడేర్సునది అగు సంధ్యా వృత్తాంతమును నేను నీకు చెప్పితిని 

(26). (స్తే గాని, పురుషుడు గాని పవిత్రమగు నిష్టతో ఈ గాధను 

విన్నచో, వారి కోర్కెలన్నియూ సిదించుననుటలో సందియము లేదు 
(27). 


శీ శివ మహాపురాణములో రెండవది యగు రుద సంహితయందు 
రెండవదియగు సతిఖండయందు ఏడవ అధ్యాయము 
ముగిసినది(7). 


